Registered No, M-48345. 





ఠీ 








వాల్యుం 1] 


మచాను : 1941 వ ఫం॥ నెస్టంబరు "నల 19 వ లేది శృక్రజారం 





జర సిక్రి రూజువెల్టుగారి హెచ్చరిక 
అమెరికా రక్షణసముదములందు నిష'సర్బములవ శె తిరుగు జర్మను నౌకలను 
' అమెరికా నాశాదళం వాతమార్చును 


అట్లాంటిక్‌ 'సముదయుద్ధంగూర్చి , అమెరికా అధ్యక్షుడు 
రూజువెల్డుగారు జర్మనీకి గంభీరమగు హెచ్చరిక చేసిరి, అమె 
రికా నాకాదళాధికారి హోదాలో చారు శమ సెన్యను 
నకు కొ _క్షవిధానము నూచించిరి. అది యిట్లుండునసిరి !.... 
“ అమెరికా రక్షణకు అవాసరముగునంత మేర అమెరకా 
చుట్టునున్న 'సమ్ముదముఅలో జర్మను జలాంత న్రాములుకాస్సి 
యుద్దనాకలుగాని ఛానయుండి తమను కొట్టువరకు అమెరి 
కను సౌకలును విమానాలును వేచియండఖు, విశాలమగు 
అట్లాంటిక్కు 'సముదమును అమెరికా సా కాదళమునకు 
ందిన వినూనాలు కాపలాకాయుచున్నవి.. . న్వేచ్చగ 'సము 
(దాల్వవె (ప్రయాణం చేసుకొను వాక్కును కాపాడే చాధ్యత 
ఆ -విమానాలపై గలదు. ఇంకా 'స్పష్ట్రంగా చెప్పాలం శే అమె 
రికా రశ్షణ'సముదములందు [పయాణంబచేయు వర్తకనాక 
లన్నింటిని అ మెరికాదేశానికి వెందిన వేకాక, యితర దేశాల 
చాటిసిగాడ అమెరికా నౌకలును వినూనాలును కాపాడు 
చుండును. *” అనగా అసురికా రతుణ'సమ్ముద్రములం 'బెచట 
నెన అమ-రాజ్యముల యుదసాకలుగాసి జలాంత న్థాములు 
గాని కనబడగానే వాటిపై గుండు (వేల్చబడును, 


ఇందుకుకారణం : అమెరికా స్టీమరులు. 
7 చెబ్బతిన్న వి. 


అధ్యశ్ష్సడు రూజు పెల్టు గారు యిట్టి |పథానమగు (పకటన 
చేయుటకు "కారణమేమిటి ? అజేదో వాకే శడియో ఉప 
న్యాసంలో యిట్లు తెలిపిరి :_ 

1. కొన్ని నెలల్మకిందట అమెరికా పతాకంతో (కయా 
ణంచేయుచున్న అమెరికా వ ర్హక్రనాక ఈ -రాభిను-నూరు ”” 
అనునది జర్మను జలాంతన్హామిచే ముంచివేయబజెను, ఇది 
ఆంతర్జాతీయ న్యాయని యనూలకు విరుద్దచర్య, అందలి 
ప్రయాణికులు తీరానికి అనేకవందలమెళ్ళదూ-రాన నడిసము 
(ద్రంలో చిన్నపడవలలో వదలివేయబడిరి. జర్మను పభుత్వం 
భూడా సంతకంచేసిన అంత ర్వాతీయ ఒడంబడిక కారం 
యిట్టుచేయారాదు. ఇట్టి అన్యాయంచేసికూడ జర్మను పభ 
త్వం పొరపాటు జరిగిందసి శ్ష్రమాజ్నకెనా కోరలేదు -నస్ట్రపరి 
వోరమిస్తానన లేదుః. | ' 

2. 1941 జూలైలో ఒథ అమెరికా యద్లనోకను 
ఓక జలాంకగామీ వెంటాడి ముంచివేయ యత్సి ంశెను, 
అందుకు కారణంలేదు. అక్కడికి నూరుమెళ్ళ దూరంలో 
(బిటిమవారివిగాసి అమెరికొవిగాసి జలాంత రాములు లేఖ. 


లీ. అగస్టు 17 వ తేదిన ఆట్లాంటికు ఉత్తరభాగము 
నందున్న శీనులండు చేరువను అమిరికొదగ సెస్ఫాయను 
చాక ఎట్టి హెచ్చరిక లేకుండా టాశ్చెడోతో ముంచి 
"వేయబజెను,. అందులో బొనులాండు (శజలకు వస్తువులు 
పోవుచుండేను. “చాలమంది శుంయయాణీకులు ముంచివేయ 
బడి9,' . - 

4. సెప్పంబకు 2 వ వారమునందు “ నీ లునీఫేరరు * 
అను అమెరికను సాక అశీభియా, ఆఫీకాల, మధ్యనున్న 


వ రోసము| దము నందు సూయజ్‌" "కాల్వకు 270 
దూరంలో నుండగ జర్హ్మనువీమానంచే ముంచబ'డెను, . 
ర్‌, 'సెప్పంబరు 14 వ లేదిన ఆమెరికా డిస్ట్రాయరు 
యుద్దనాక “నీరు” అనునది పట్టపగలు (గీనలండుకు 
దశ్షీిణమున టాన్చెడోతో కొట్టబజెను, ఆది ఐ'సులాండు 
నకు టపా తీసుకపోవ్రచుండెను, అమెరికా ఉతాకంకల్లి 
యుండెను, కాఫి గురితప్పిపోయిను, బెబ్బమ్మాతం కొట్టా 
ల్సి కోట్టిందే, | | | ల 
6, 7. అధ్యశత్షుడుపన్యశించినపిదప మరిలెండు అశ్ర 
మాలు జరిగేయి. మంటోనా అను అమరికా పణొకంగల 
నాక సెప్టంబరు 11 వ లేదీన ముంఛివేయబడెను. అనాడే 
“నూయజు నగరంవై జర్మనులదాడిలో పడిన గుండుముక్కలతు 
కలి * అర్క_న్సను *” అను అమెరికా నొక చెడిపో 


మైళ్ల 


. యెనుం . 


జర్మనీ ఎందుకీ ఆకమాలు ఇస్తున్నది  న్యాయవిరుద్దము 
నీతిచావ్యామునగు చర్యలు చేస్తున్న దోస ఆధ్యక్షుడగైను. ఇవి 
ఏవో నాటనూట జరిగన అకృత్యాలు కావు. ఆంత్యకాతీయ 
న్యాయం మంటకలిపి సము దాలవై (కయోాశణానికి భదత 
లేకుండాచేస్తి అన్ని సన్ముదాలవై తోమే అధికారం వపాం 
వాలని నాజీ జర్మనీ "వేస్తున్న ఎత్తులివి. 'సముచాధి పత్యం 
*సంపాదించినచో, -అమెరికా 'సంయ కృరాష్ట్రాములనుగూడ 
శ్వీడీంచుటకు జర్మనీకి సులభ మగును, | | 

ఆమెరికా కోపానికి యింకా కారణాలు కలు పశ్చి 
ఘార్లగోళమగు అమెరికాయందు పొట్లరు గూఢచారు అెం 
దరోచేరి క్ముటలు పన్నుచున్నారు, పర్మిశమలను పడగొట్ట 
యిత్నించుచున్నారు, నిరుడు ఉరుగ్వే శభుత్వాన్ని వశ 
పరచుకొనాలనుకు ట విఫలమయింది. ఆగ్థింటెనులో (సజ 
త్వంకూడా యిట్టి క్నుటలు ముందుగ కనుగొని అణచివేసెను, 
బొలివియాలోగూడ ఆశే జరిగెను. కొలంబింయా -రాక్ట్య' 
ములో జనామాకాల్వు చేరువలో రహస్య విమాన సిలయ 
ము లగుపడినవి, ( 

"జర్మనీ శాకలను జలాంత న్ఞాములను ఆయమిరికా ముంళే 
స్తాననణడానికి మూడు కారణాలు కలవు :-- ' 

1. ఆమెరికా 'సంయు క్ట -రాక్టములను రక్షించుటకు 
బిటిష నాశాదళ్లం అవసరం... ఆది. "భదంగా ఉంకేనే 
ఆ'మిరికా నౌకాదళం అజేయంగా నుండగలదు. | 

2, సము ధాల వై న్వేచ్ళగు (పయాణం జీయటకు 
అన్ని 'బీశాలవారికి వాక్కుండాలసి అమెరికా. . ఆదినుండి 
తెల్పుచున్నది. అది (శభానమయిన మార్కు, యాద్ధరం 
గాలకు అతి దూరంగానున సృ విశాల 'సము_దాలయందు యితర 
దేశాల నాకలు తిరుగకుండా |పమాదాలు _ కల్పించడానికి 
ఎవ్వరికీ అధికారంలేదు, ఉడమటి అర్ధగోళంపె అధికారం 
ఇెలాయించాలను ఆశతో పొట్లరు అంతన్రాతీయ న్యాయ 
"సూత్రాలను జడంబడికలను అతి కమిచ్తున్నా డు. : 

లి. పొట్లరు శతుఖ్రలకు సరకు సప్లై సిరాటంకంగా అం 


దుతూవృండాలి, . రూజువెల్టుగా రిట్లాస్నారు ;=-6$ వీమయి 


2 యాడ్ధ సంచిక 
క i యు 


నా సర్కే ఎంత ఖర్నయినా సకే మా రక్షణ 'సము చాల 
యందు న్యాయమగు యనా వాణిజ్యం శొనసాగుతూ ఫ్రం 
డాలి. పొట్లరుతో యుజ్డం మే మిదివరకు కోరనూ లేదు 
. యిపుడునూ కోరం, "మేము శాంతిని ఎక్కువ కోరుచుండుట 
శేతే అందు “కేంకీ త్యాగముయినావేస్తి మూ నౌకలు అతని 
గుంగ్లచారి "కేదురుగాకూడ పోనిస్తున్నాం, నాగుపాము 
మిము కొట్టడానికి పడగ ఎ త్తిగపుడు అది కొ"ప్పేవరకు వేచి 


యుంటారా ? ఆది కొక్కేలోగానే దాసి పడగచితుక కొడ. 
నాజీ జలాంత-ర్హాముళును, యుద్ధ జాకళను 


తారు, 
అట్టి కాల'సర్బ్పము ల్కే -ఆట్లాంటికు 'సమ్ముభముగందు తిరుగు 
చున్నవి, సము ద "రో ఛారీలందు చారి కద్డుగానున్నవి, 
మూ "రాజ్యా ధికాొరము నవి ధిక్కు రించుచున్న వి. 
జర్మనీ నూతన వ్యవస్థ. 

$4 పపంచమంశకట నూతన వ్యవస్థస్థావి స్తానను జర్మనీ య 
శృమును అణచి'వేయాలి, దౌర్జన్యం, ఫీభత్సం, హత్యలపె 
నాజీలాభారపడియున్నారు. పడమటి (ప్రపంచానికి నాజీల 
ముప్పు ఎన్న డోవచ్చేదిళాదు అపుడే వచ్చియున్నది, ఈ 
శతువు _నైన్యర్యూపంలో మూతే లేదు 3 న్యాయానిక్సి సే 
జ కునీతికి మతానికి అన్నింటికీ శ తువుగానున్నాడు, (పంచా 
న్నంతా క త్తిబలంతో దొర్భన్యంతో జయించాలని చూస్తున్న 
యా "రాశ్షసులకు |. మా బిడ్డలను బిడ్డల బిడ్డలను 
మీ చానిసలుగా బేసుకోజూ'స్తున్నారు. “ ఇపుడు మా సే 
చే భంగంచేయచూనన్తున్నారు ? ఇక వాలించండ? ? 
శాస్పాలి. అసి అధ్యక్షుడనైెను. " 

జర్మనీ కోరిలేగాగి గుండ్ల పేల్చడం జరుగదని చెపుతూ 


- అధ్యయుడిట్లనైను :--గీ నే ఇపుడు [కొన్న చర్యగురించి 


నాశిట్టి సంకోచాంలేదు, నేను తొందరపడ లేదు, సిర్లత్య 
భావంతో చేయలేదు. “నెలల తరబడి యెంతో ఆలోచించి 
చైనం తోడుగాచేసిన పధి యిది. మీయొక్కయు నా 
యొక్కయు మ్మాతుదేశ రక్షణకు యిది యుంళయూ ఆవ 
'సరం, 02 
“రక్షణ 'సము(దా లేవి. 4 
అధ్యత్షుడు వర్కొన్న రశ్ర్షణ 'సము(ాలంకే యేవి 
యని అనేకమంది అనేకవిభాలుగా అనుకుంటున్నా రు, 
అమెరికా యుద్ధ సాఠలే ముందుగా గుండ్లు (వేల్చుటక 
నిర్ణయింపబడిన రత్‌ణ 'సమ్ము చాలంకే యేవో జర్మనీ చర్యలే 
నిర్భయించగలవని కార్లెలు కాలుగారు అమెరికా 
మంత్రి అన్నారు. (పపంచంలో యీమూల తను నైదు 
ర్ము_న్నా అమెరికా తిర చెబ్బకొట్టునని అభ్యతుని మాటలో 
స్పష్టంగా తెలుపబడింది. అమెరికా తీరపు శేవులకును 
పొనులాండు దివికి మధ్యగల 'సముదమంతా రక్షణ 'సము 
(దంగా చైెంఛబడును. 
రచుకొన్న 'సమ్ముదాలస్ని * రమణ సమ్ముచాలు గా శైంచ 
బడునసి చెప్పబజేను, 
జర్మనీలో కలవరము, 
రానిపుడు (శకటించిన విధానం అములుజరుపుటకు మొడటి 
చర్య జర్మనీ చేళ్చలనై నాథార పడీయుండున'ని అధ్యక్షుడనైను, 
| అధ్యత్షు జే తటస్థ బట్టకును ముందుగ నుల్లంఘీంచి నింజంతా 
జర్మనీవె మోఫుతున్నాడని జర్మనీ సిందించుచున్నది. అతను 
అాలెలో నే. కొట్టమని తన నౌకలకు ఖృుత్తరువ్రచేసినందున 
యా (పకటనలో వింశ యేమిలేదని జర్మను శేడిమూ తెలి 
“వెను. తన చేశాన్ని యుద్ధంలో దింపాలనే రూజు వెళ్డు 
సంకల్పము నెను, 
ఇటలీలో నుఫోలోసి కరఫన | పకటించుచుండు 
ఫీనరు గయణాగారు అధ్యక్షుడు రూజు వెల్టుగారి ఉపన్యాసంవై 
విమర్శించు చు ఇటలీ జర్మనీలు యుద్ధం చ్యాపింపకుండా 
శేంయాలసి చూ-స్తూూవుం కే సంయాక్ష రాష్ట్ర) ముల (వాషింగు 


అమెరికా సాకా శిబిరాలు యేర్చ ' 


: (సెష్టంబరు 





2 ఇ # 
టను (శభత్వం తన రతీణ 'సమ్ముదోములంయే నైసర్టిక 
'సరిహద్దులేవో చెప్పక యిం'తేనా పెంచడానికి వీలుగానుంచిన 


డెను, 


"ఇపుడు జర్మనీ యేమిచేన్తుందో స్పష్టంగా తెలియదు. 
అమెరికా నావలను కొట్టకుంకే అట్లాంటికు యుద్దంలో 


కడుతుంది ; కొట్టి తే అమిరికొను యుదంలోశళీ దించికట్లశ 


తుంది, జర్మనీ యమిచేన్తుందో యివ్యరు' జోస్యం చెప్పలేరు, 
కోస్కి పనిఫీకు 'సమ్ముదంలో జపాను యేదేన ఆమురికాకు 
ప్రతికూల చర్య చీనేకరకు జర్మనీ "వేచియంటుందనుకుంటు 
న్నారు. జపాను అట్లాబేస్తుందా ? అమురికా యింకా జర్మనీ 
చె 'ఛాడీిచేయలేదు.. కొథన (తి రాజ్యాల (ఇటలీ=జర్మ్యనీ= 
జపాను ఒడంబడిక |పకారం జర్మనీకి జపొను యీ విథంగా 
తోడ్చడవలసిన అవసరంలేదు, " జపానుకూడ తొందరపడక 
"వేచియండాలనే చూస్తుంది, ర్యా శీడిపోతే ఆపుడు 
జపాను యార్మపాత్యమునందు ళన కోరలు చూజగలదు, కాని 
అట్టిది యిచ్చటోో 'సంభవించదు. | 
రూజు వెలు ఉవన్యా'సంగూర్చి యితర (ప్రపంచం 
=... పమనుకుంటున్నది. 

జర్మనీ నౌకలు కనబడగానే ముంచేయాలని అధ్యక్షుడు 
గావించిన ఉత్తరువు అమెరికాను యుద్దంలోకి దించుతుందసి 
ఆమెరికాలోధి యుద్ధం కూడద'నేవారు భావిస్తున్నారు, శ్లీదే 
'స్మకమం కానటువంటి యుద్ద పకటననికూజా వీరిలో కొంద 
రంటున్నారు. అద్యత పదవికి పోటీబేసిన వెండలు. విల్కీ 
గారు యా (కొత్తవిధానాన్ని మెచ్చుకున్నారు. ఇటుకంటి 
ముఖ్యమగు వాక్కును అధ్యక్షుడు రూజు వెల్టుగారు. వదలుకో 
"లేరన్నారు. ఆధ్యత్సుడంఠ కటువ్రగానుండక మె త్తపడినచో 
వినాశశరమగు యుద్ధంతప్పడిరి. తముశికా కృత్రికలస్మి 
రూజు వెల్టుగారి (పకటనను శొఫింయాడీిన్లవి, ఈ పకటన 
వలన జర్యనీతో యుద్దంన'స్తే "రావచ్చు కాసి యుద్ధం తప్పించే 
అవకాశం జర్మనీకి కలదన్నవి. (ఆమెరికా ముందుగా 
గుండు (ేల్చేరోజులు యింత కాలానికీ వొచ్చాయి. వెన 
క్కి. తగ్గడం డొంకతిరుగుడుగా పోవడం, నాన్నుడుగా జవా 
బుజెచ్చడం యివన్ని అంతమయినాయి ” అసి ఒక పతిక 
ాసింది, 

ఇంగ్లాండూ, సా మాజ్య దే శములందు రూజువెల్టు (కొత్త 
విధానం పొట్లురువై సజబాలుగా- నైంచబడింది. అమెరికా 
జూల చొరవ చేసుకొని త్యాగానికి సిధ్ధపడుతున్న ది, శాస్త 
అట్లు చేయట స్వరతణకేగాక (శపంచమంతటిలో స్వాతం 
త్యరశ్షణకు చేయుచున్నది, ఆనే రియో కార్శిక నాయ 
కుడు కర్దినుగారు చక్కగ చెప్పేరు. “ఒక గాళ్చ దేశం 
తరఫున గొప్ప వ్యక్తీ సొళ్బ ఉళన్యాసం కేసెను, * యాట్ధం 
లో దిగిన రాజ్యాలు దిగని రాజ్యాలు అన్న వ్యత్యాంస 
చూడడం మానివేసి యుద్ధరంగాలకు పంపు శరకులకు కా 
పలా యొసంగటకన్న .మించిన 'సనోయమునే యివుడు 
ఆమెరికా చేస్తున్నది. ఇపుడు (బిటిషు నౌకాదళం పశ్చిను 
అట్లాంటికులో వర్తకసాకల "కాపలా చాధథ్యత ఆమురికాకు 
విడిచి తూర్చు అట్టాంటికు రశుణయందు శ్రద్ధ వపాంపగలదు, 

120 అమెరికా నౌకలు సిద్ధం. 

రూజు వెల్టుగారు ఉపన్యాసంలో వాగ్దానం చేసిన కారం 
చారి పత్యం వెంటనే అచరించెను. "సెస్టంబరు 16వ 
లేదినుండి 'అరుర్చ కౌవులు చట్టం 1పకారం అమొరికానుండి 
యూరోభనకు ఐసులాండునకు పోజ్ర సామాను సాకలన్నిం 
టికి సహాయంగా యుద్ధ నాకలను పంపవళనసి అమెరికా 
సాళాదళమునకు ఉత్తరువుచేసిరి. అత-రాబ్యాల సాకలు 
గాని స్రబుఘెరైనులుగాని కనబడగానే ముంచివేయుటో పట్టు 
కొనుటో చేయాలని ఆజ్ఞ గలదు, ఆమెురికానుండి భిటిషు 
శేభ్చలకువచ్చు ఛాకలన్ని కనబడగానే ముంచేస్తానని పాట్లరు 


1941] 


యుడొ సంచిక 8 





ముందో కసారి స్రవాలుచేసియం జసు, ఆసవ్లాలునకు యిప్పుడు 
ఆమెరికా జచాబుశెప్పీనది. అపుడు పొట్లరుకి గడ్డు సమస్య 
యేర్చడినది. అమెరికా సాకాదళ కారదర్శి కర్షలు నాకు 
గారు చెపి స్పినట్లు, పొట్లరు (వీటనుకు పోవుచున్న అమెరికా 
జాకలను విడచినచో “ఇంగాండును ఓడించుట కష్ట్రమగును. 
అట్టుగాక చాటినెదుర్కొ సి ముంచినచో "అమెరికా శత్రు 


వరమున చేరును, అమెరికా యుద్ధంలో దిగకతప్పని , భరీ 
స్థితులేర్సడునని సనాళాదళ సహాయ శార్యదర్శి నుడివెను, 
అమెరికా 'సంయుక్త -రాష్ట్రముల .అట్లాంటికు సాళాదళం 
యుద్ధ చర్యకు సిద్దమయినదీ, | శాన్వాయి-- అంశ నరక 
సాకలకు యుద్ధనౌకల శాపలాయే యిపుడు జరుగుచున్న ది 
125 అమెరికా జాకలు యాపనికీ సిద్ధంగానున్న వి, 





ఇరాను పాలకుడు పారిపోవుట' 


జర్ర ర్మనీమై అభిమానం వదల లేకుండెను : మంత్రివర్రానికి రాజుకు పడలేదు. 
(బిటిషు-రపషియా సేనలు 'కపారాను పెకి బోవుట. 


ఇరాక్‌ (ఇెర్షియా) విషయమై (ప్రతివారం యీ పతి 
కలో చదువ్రతునేవ్వున్నారు. అఆ ఇరానులో పరిస్థితులు 
మరల తమాషాగామారినవి. సొలకుడగు షాగారు ముఖ్య 
పట్నమగు కొబారను విడచి ఇస్పవోనుకు పారిపోయినుం 
అరోగ్యం చాగుశేదని కారణం తెలుపబడెను.  అళసి "పెద్ద 
కుమారుడు "రాజ్యాథి పత్యం వపహాంచెను ఈతను శఈజెస్టే 


చేశపు “రాజసఫోదరియగు షాజిమాను 1989 వ సంవత్సర . 


ములో యానా కు 


ఇ-రాను హహహ తీస్తే వారి మం్యతివక్షం . యింకో 
చారి తినేది. అకడు నాజి జర్ర ర నీకి అనుకూరుడు, ఆతి 
(పభుత్వం (బిటనుకు అనుహాలం ఇశానులో పార్లమెంటు 
(కొత్త. మంటత్రివర్ధంలో. విశ్వాసమున్నట్లు |పకటించెను. 
శషియా- ఇంగ్రాండులతో ఇరాను ప్రభుత్యం గావించిన 
ఒడంబడిక షరతులను అను'సరించఛాల నే పార్ల మెంట్లు కోరుచుం 
డెను. పాగార్గు మాత్రము ముభావంగానుండిరి, ఆతడు పో 
త్సహించి ఎటిలాటు అను ఇ-రాను పత్రికలో జక వ్యాసం శా 
యింెననియ్యు ఆందు జర్మస్రా- ఇటలీల రాయచారవర్లనులను 
దేశంలో ఉండఫిచ్చి అష రాజ్యాలతో రాజకీయ టం 
యఛా(పకారముంచవలెనఫి సూచింపబజెను, _ ఆ, ఇతిక్‌ను 
ఇరాను (కణత్యం అణచి"వేసెను: _“దేశపరిపాలన వ్యవవోర 
ముల విషయమునందు , గూడ ఇ-రాను (శ్రజలు అసంతృప్తి 
ఇెంధియున్నారు. (వజల కోరిన "రాజకీయ 'సంస్క_రణలను 
ఫాగారొసంగుట లేదు. -రాజకీయ పరిస్టితులిట్టు ఆస్థిరంగా 
ఉన్నందున | బిటిషు ఎనేన్యాలు రషియను నేన్యాలు "'ెహూ-రా 
.నుకు పోజలసివచ్చింది. నాజి అనుకూలురు యింకా కొంద 
రచ్చటచ్చటనుండి కుట్రలు పన్నుచున్నప్పటికి ఇరాను 
(శభత్వవైఖరి విషయముగ ఎట్టి సందేవాంలళేదు. 


వీది ఎట్లున్నా ఇరానులోనున్న జర్మనువీడను తొలగించి 


| తమాకార్యం సాధించాలని మిత్రమండలి (పజక్యములు నిశ 


యించినవి, వారి కార్యము "లేవనగా ఇరానులళోని (ప్రజలకు 


తిండిలేక్టుండా బదసికొవ"లె పీడించుచున్న జర్మనులను. “తొల 
గంచుట |; ఇరాను చమురు గనులను మ్మితమండలి వశము 
నందు భ దపరచుకొనుట 5 పర్షియను గల్ఫునుండీ శాస్పియను 
'సమ్ముదంవరకు మార్గములు వశేపరచుకొని ఇరానుమీదుగా 
రషియాకు _సెనిక ఉరిక్షరములు సన్హైలన్ని అంబేటట్లు భత 
పరచుకొనుట, 


(విటనుతో జర్మనీ సాటీయా ? 
ఇరాకులోవ లనే ఇఇరానులోగూడ భిటిష యభశ్వ 
Sak శాంతిని బేకూర్చ గలదు, గ్రీటను ఇరాకులో 
రహీ చాలి కుటలను అణచి వేసి (శభుత్యాన్ని ను 


_ శౌంతిబేవార్చి, తిరి% స్మకమపాలకుని సించోసనంపై అధిష్టి 


చేస్తి పరిపాలనాధికారం తిరుగుచాటునారులకు శిక్షించే న 
కారం కూడ ఇరాకు న్‌్‌ విడచి వెళ్టైను, జర్మనీ 
ఏమి చేస్తున్నదో చూడం తానా కవి. రిచిన రాజ్యా 
లలో | పజల హక్కు_లస్సి see పాలకులను చారి వంశా 
లను చంపివేయటకు యత్నించి స్మృకమ పాలనాధికొ-రా 
లన్ని మంటగలిపి దౌర్భన్యంతో పరిపాలిస్తూ ఆదేశాలకు 
తిండి లేకుండా కోల పోతున్నది. 'శ్నతువుల తరఫున 
కుట్రైలు పన్ను చున్న వారిని మాత మే బంధించాలని (బిటను 
తలవెట్టగాా జర్మనీ తానా క్షమించిన దేశాలలో రాజకీయంగా 
ఒత్తిడి కలిగించుట శీవిలు శజలను చాధించి చంపుతానని 
బేదిరాస్తున్నది. జేలకువేల కార్మికులను తన యుద్ధకా-రా 
లకు పనిచేయ నిర్బంధించి గూఖిచారులను: పంపి కుటలు 


పన్నుచున్న గిం 





ఫిన్హాండు ఎవరిపక్షుం? 


” చివరంట రష్యాతో పోరున్సా 'సంధిజేసుకొనునా ? 


'[ఫిన్లాండు రష్యాకు సశ్చిమోత్తర భాగమందుగలదు. ఉత్త 
రమున అగ్కి_టికు కసమ్ముదం, నర్వ పడనుట స్వీ డను 
చాల్చికు 'సమ్ముదము, దక్షిణమున ఫీన్ల ౦డు గల్బ్సు తూర్పున 
రష్యా దిసికి 'సరిజాద్దులు, "బాల్సింకీ "శక 'హెల్ళింగ్‌ , ఫోరు 
అనునది రాజధాని నగరం. $85000 చ॥ మైళ్టు 
8,800,000 జనిసంఖ్య. ఈదేశంలో నూరులో పదో 
వంతు, ఫీ డను "దేశీయులు గలరు. 1154 నండి 1809 
వరకు ఫీ డనులో భాగంగానుండేది, తరువాత రష్యాలో 
జేరిన సంత "రాష్ట్రంగానుం డెను, 1917 వ సంవత్స 
రమున రష్యాలో విప్లవం వచ్చిన పుడు ఫిన్లాండు విడబడి "స్వా 
ఈంత్యం గ్రశటించింది. రషియను కమ్యూనిస్టులు యూ 
"దేశాన్ని అకమింఛాలని చూచినా జర రృను సేకలి సహాయం 
తో ఫీస్లాండు 'దేశీయులే లిచికి, అందుచే ఆప టి నుండి 
రష్యాకు ఫీన్ణాండుకు వైరమే. పార్లమెంటరీ వరిసాలననల 

1a 


చేశం, సోవలిష్టు పార్టీ బలం ఎక్కువ, 
నిష్టులకు (పతికాలం, ] 

ఈ. యుద్ధం (సారంభముకాగానే ఫోవియటు రష్యా 
1989 వ 'సం॥ అక్టోబరులో ఫీన్లాండుకు కొన్ని షరతులు 
శంవి అవి అన్యాయీముగానున్న ందున ఫీస్లాండు [్ర్రజత్వర 
అంగీకరింపక పోగానే నవంబరులో నెన్యాలనుపంపి చాడీచేసే 
ను. మూడు "నైలలు ఫిన్నాండు "దేశీయులు హఆబూ-రాహూరీ 
పో-రాడీరి, ఫీన్సాండు దొక్షీణముగ్ర లడోగా 'సరన్నునకు 
ఫీన్నాండు గల్భునకు మధ్యగల సన్నని ఖూసంధి కడ్డముగా 
మానరుహీముశలైను అను శిబిర కేశి నిర్మించి ర్హషియను చోటీ 
నరికట్ట గన్తెను కాని రష్యానేన సుజ "ెద్దనగుట చే 
శీవల సరఖ్యాబలంచే కీడించెను. 1940 వ 'సం॥ మార్చి 
లో ఫీన్హాండు రష్యాకు లాం౫పోయెను. ఈ రషింయయా. 
ఫిన్నాండు యుద్ధంలో జర్మ్మసీతప్ప అన్ని "దేశాలు ఫన్లాండు 


గాసీ కమ్యూ 


4 యుద “సంచిక 


( సెష్టంబరు 





వట్ల' సానుభూతి కలిగియుంజెను. ్రిటను శ్రైన్నులు సహో 
యం పంపదలచినవి. కాని ఆ సవోయం ఫిన్గాండుకు ఆందే 
నూర్షం లేకుండెను. ఓడీనపిదత ఫిన్నాండు లడోగా 'సరస్సు 
పడమర తీరమునుు కశీేలియను భూసంధి మానరుశీ+ంైను 
అను విబోర్జు (లేక విఫుర్సి శేశును రషింయాకొసంగెను. 
ఉత్తరమున మీలవారి ద్వీపకల్బంకాడా రషింయా కొ'సంగ 
బజేను. హాల్సింకీకి చేరువగనున్న జోంగో శాకొదోళ్లశిబి 
రంకూడ రషింయయోా కొ'సంగబడెను. రషింయాకు | పతికాలం 
గా యుతర దేశాలతో సఖ్యత చేసుకోననిగూడ ఫీన్నండు 
ఒడంబజెను. అప్బట్నో రషియా-జర్మనీలు 'సఖ్యకగానుం 
డేవి. ఇది (పాత కథ. 


“నేటి యుద్ధం. 


ఇపుడు రషియా  జర్హ నీతో “కీ వయద్ధంలో తెంవిలే 
కుంజా ఉన్న సమయమున భీన్ఫాండు 1940 వ 'సర్జ! మూ 
ర్చిలో గోల్యోయిన రాజ్యభాగాలను రషియానుండి తిసు 
కొనుటశే జర ర్మసీతో కలసి రష్యావై , యుద్ధం చేసింది ఈ 
పదకొండు fo NES ఫలితంగా తాను గలా 
Sg ses శీన్నాంథు తిరగి 'సంపాదించింది. ఫీన్నా ౦డు 
రషియాలు సంధి చేసుకుంటే కనక ఖాత రం లేదని జర్షనీ 
(శకటించిందికూ డాను. అందుచే ఫీన్నాండు 'సంధికై (పాకు 
లాడుచున్నృదనీ సై “సాకు పౌదూాము అన వచ్చిన 
వారలు శెల్పుచున్న వి, యుద్ధం 
ఫినా్యాండును (పోత్సాపించుట,కె ఫిన్నాండు సైనికులను పొగ 
డుచును న్యం విశేషంగా పంపుతాననియు జర్షసీ (శవారం 
సాగిస్తున్నది. ఆయితే రిటి (అభ్యమునకు పీట్టరు పంపిన 
అభినందన 'సందేశము ఫీన్సాండు వ త్రిక లలో పడలేదు. జర్మ 
ను బుజ్జగింపులకు ఫీన్హాండు లాంగుటలేదు. రష్యా తన 
నైన్యమును కశేలియను భూసంధినంచి దశ్లిణమునకు (ప్రాత 
'సరిహద్దులవద్దకు విరమింపజేయశా ఫీన్గాండు "నేనాధి కాం 


కొనసాగించడానికి ' 


యగు మూర్షలు మానరు పాంగారుగూడ తన నేనలను ఆ భూ 
'సంధినుండి 'యిశరశోట్ల యుద్ధరంగములకు మరల్చెను, కే 
లియను ఖూ'సంధికి దశ్షి ణమున చాల దగ్గరలోనున్న 
గాజు నగరం పట్టుకో వాలని జర్శనులు విశ్వ (ప్రయత్న 
చేయుచుండగా తోడ్పడు నుక్చేశం శేకట్లు, న! 
జర్మను దాడి వీమెతే నూశేం అన్నట్లు మానరుపొంగారు 
(శవర్తించిరి.. ఈ జని శాంతికోరియే చేసెనో లేక, సోవి 
యటువారిదగు కశేలియా ఉత్తర భాగము నాకమించుటన్తై 
_నెన్యాలను అచటికి మర ల్చెనో యింకను స్పష్టంగా తెలి: 
యదు. ెనిన్నుగాడు (పాంతాలందు ఫీన్వాండు సేనలు 
యింకనూ విజయాలు పొందుతునే వున్నాయని. జ _రృనులు 
(పకటిన్తూగే వున్నారు. ' ఫిన్నాండు (ప్రభుత్యం రష్యా పాత 
చర్యలను నిందిస్తూ అధికార రీఇ్యా (గకటించెను. ఫిన్మాం 
డు పహ్నాశమల మంతి టానరుగారు “మా మేలు కవసరమగు 
నంశవరకు యుదం కొగసాగంచెదము *” ఆధి నుడివిరిః 
అయినా సంధి రాయచారాలు జరుగుతున్నాయని "హెల్సింకీ 
నుండి వచ్చుచున్న వార్తలను ఫీన్యాండు |పభుక్వ్యం ఖండించడం 
"లేదు. జర్షనులకు ఫిన్నాండుదేశీయలకు జగడాలు హెచ్చు 
తున్నాయి. ఈ ర్యా జర్మనీ యుద్ధంలో తామీ పోరాట భా 
రాన్ని అంతా భరించవలసినచ్చిందోసి ఫ్రీన్సుకు కస ప్టంగావుంది, 
అంతేకాక ఉత్తరమున 'సల్లానగర (పాఠఠములందు ఉత్తర 
ధ్యువం చలిచాథ భరించ లేసి 'జర్భనులను రషింయా 'సైగికులు 
చావగొటుకూశంశే ఫీన్చుకు జర్యనులపై గౌరవంపోయింది, 
రషియా తీఛుకున్న రాజ్యం తిరిగి లభించిన పిమ్మటగూడా 
ఫీన్నాండు యుద్దం సాగస్తే సపొంచేదిలేదని ఇంగ్లాండు . ఆమె 
రికాలు ఖచితంగా తెలిపియన్న వి. కావున ఫీన్సాండు 
షీయాతో 'నంధిజేసుకొని శాంతి పొందాలని కోరుచున్న 
దనువాగర్ర్రలు నమ్మవచ్చును, ఆమిరికాయే యా 'సంధీ కును 


-ర్నుటకు “పూనుకొన్నదసి స్యూయార్కుు వరల్డు కెల్మిగాఫ్‌ 


ఆన్న షతిక (వాసింది, ఇచెంతవరకు బజమో చూడాలి, 





రష్యా - జర్మ స యుద్ధ క్రమం. 


కీవును చుట్టి వేయుట లెలిను(గాడువద్ద తీవ యుద్ధం, 


ఉత్తరమున మార్మంస్కు_ లేవునుండి దశ్షీణమున నల్ల 
'సమ్ముద తీరంనరకు గల విశాల యుద్దరంగమున జర్మనులు 
మరల త్మీవచాడి |పారంభ్లించిగి. మార్మంస్కు_పైకి నా'క్వే 
చేశంనుండి జర్మను నేనలు వచ్చినవి. రష్యాకు |బిటిషు 
సహాయం యూ న్రత్తర దిక్కు_నుండి "రాకుండా చేయుటకు 
యా చాడి (పారంభింపబడియుండును. మార ర్యంస్కు_నుండి 
"లెనిన్ను గాడునకు గల రైలుమార్హమును తెగగాట్టుటకు ఫిన్గాండు 
"సేనలు (శయత్నించుచున్న వి తెలిసి ఆ (పొంతమున 
(మార్మంస్కు_కు దఠీణంగా 200 మైళ్ల ధూరాన) రవ్యనులు 
తిరుగు దాడి జరువుచున్నారు. (భిటిషుచారి నాకా దళానికి 
నొందిన విమానాలు ఛృత్తర రంగమున ఆర్కి_టికు 'సముద 
శేవ్రలగుండా జర్మనులు [కొత్త సేనలు దింపకుండా “కాపలా 
"కాయుచున్న వి. ల 


తెనిన్ను గాడు నగరంచుట్టు త్మ వతరమగు యుద్ధం "నేలవెసి 
ఆకాశంలో విమానాలతోను జరుగుచున్నది. రష్యావారి 
.బాట్జికు నౌ కాదళ్ళం డొక్త నెన్యాలను "లెసిన గాడు చేరువ 
"నెచటా జర్మను నౌకలు దించకుండా 'వారించుచున్న వి. పడ 
మటను వెలికియలూ కువద్ద రష్యనుల తిరుగుదాడిలో "గెల్చిన 
చో లెలిన్యుగాడువద్దనున్న జర్మను సేనకు శమవారితో 
'సంపర్క_ం౦ శెగిపోఖును, కౌవున అంతకుముందు కొద్ది 
రోజులలో గానే లెసిన్నుగాడు వళంకావాలని జర్మను "నేనాధి 
"కారి (్రకటించెను, ' "లెల్లినుగ్రాడులో సెసికులు నహాసులును 


ఛైర్యంగా'నే రశ్నించుకొనుచు తప్పక జయిస్తామని అండను 


వానులకు రేడియో సందేశం ఉఇంవేరు. he se 
మధ్య రంగమునందు రష్యా తిరుగు చాడియు, జర్మన్లులు 
చొచ్చుకొఫిపోవ్రటయు యెదురు దిక్కులుగ'నే జరుగుచున్న ను 
భేటీలేకుండా యెడమయిపోయినట్లుంది. రబ్యును న్‌ 
మార్షలు టిమొషింకొ 'సెన్యం”"'యల్హ పురం వశపరచుకొన్న 
పిదప స్తోలంన్కు నగరానికి 12 మెళ్ల దూరంవరకు 
వచ్చెననుచున్నారు. గో మెలు వద్ద జర క్‌ దాడి ఆరి 
కట్టబడింది. కాసి దతీణమున బాగా ముందుకి పోగల్డుటుచే 
చెర్చిగోశువురమును రన్యునులు ఖాళీ చేసిరి. (ఇందువలన 
ఉశేను ముఖ్యపట్నమగు క5వ్చవై వొత్తిడి హాచ్చును, 
సీపరునది దిగువభాగమువద్దాజర్మ నులు నదిదాటి తూర్పునకు 
వచ్చిరి. బవశ (శ్రీమియా వ్వీపకర్చిమువైగానున్న "పెరికావు 
భూసంధివద్దకు పోదలచియుందురు. నది తూర్పు తీరము 
నందున్న (కిముచగు ఆనుపురంకూడ జర్మనులు పట్టుకొగిరి, 
తూరు గన యింకాముందుకి వి స్తరించియున్న నెన్యం దాడీ 
'సలు న్న దని జర్మనులు కటెచ్తున్నా రు "కొసి లెసిను 
(_్రాడును చుట్టి వేసి + బయట రఠథీణ వలయమును చేదించితి 
మసి జెవ్నే డాబుకబురువంటిదే యిదికూడా ను. (గైముచగును 
ఖాళీచేసిన పిమ్మట రమ్యనులు ఆ చేరువను తమ బలంకూడ 
దినుకొని సీపర రు నదిని నాల్జుచోట్లదాటిి పడమట తీరాన 
"రెండు (గ్రామాలను వశపరచుకొసిరి ఇంకా దశ్షి ణమున౦దు 








ముద్ద సంచిక ర్‌ 
డు 





చిటిషు 1కూ'సరు ట్యాంకులు. 


a 


హాం కులు 


pe) సె 


బవుపడణా నభునాంరు. 
be 


వీటిని వడుపువారు బహు సివుణులు 





ఈ కాలపు కొత్త రకవు యాజ్ధ ఏ-థ్రానములో ట్యాంకులు జూల (సాముఖ్యతే వహీస్తున్నాయి. వీటి వీవయస్‌ములో ఖిటిసు 


న్య శొఖునారు ఎక్కు_వగా సపంశోథ్టనలు జరుపుతున్నారు; 


ట్యాంకులను (పథమముతోక ఫి వెట్టి 'సృష్టించినవారు వీకే, 





జర్శనులు కొత్త చాడి యళ్నాలుచే స్తున్నారు. బస్టరయా 
"కేవ్రలగు వర్ష, బన్హాసుకందు నౌకలను న్రివిపియున్నారుం 
జర్మనీతో కూడ-రాదఫి  బర్టేరియా [see ్న రమ్యా ( శభుక్యం 
చాచ్చారించింది. meen జర్మను 


నగరాన్ని యింతా వశచర చుకో లేకుం? 





చెన్య్యాలం కు కసా 
వున్నాయి, ఓతస్సా 


నిరోధం  బలంశానేయుంపా 20,000 రుపేనెయనులు 
యా నెల మొదట్‌ భది రోజులలో చఛంపబడ్డారనై తెలియ 
చున్న టెం జర్మను వినూనదళశొం బతలికచూవుచు వెనుక తింది, 
రష్యా 'సహోయాసనికి (బ్రిటిషు విమానదళంలో. నొకభాగం 
అపుడే వచ్చి చేరింది. 





ఈ వారంలో యుద్ద వారలు: 


మినూనదాఢడులు, 


11 వ శేది గురువారం "రాతి బాఠెవరణం ఆనుకాలం 
గాలేదు. ఆయినను కాల [బిటిషు ఫిమానములు జర్మనీ 
ఈత్తరభాగమున ౪ కీలు?” శేశ్చనండలి నాకా సి్భాణశొలల 
వెక్కి రాస్ట్రక్‌ రేవు సెకి దండెత్తివెల్లి వేలకొలది బాంబులు 
వరి ర్లించివచ్చినవి. ఆ కండు కల్టుణములళోను చాల భాగ 
ములు ఆ స బ్యోలలకు ఆనతి అయనని, ఫంచి కోస్తా 
ఛ్రోబ లీవో పె బుళోను మొదలగు. ేవులపైనన్యు (ఫాన్ఫు 
సందఖి ఈ క్షరభాగప్రు పట్నా లమీదను[ాడ బల బాంబులు 
"వేయబజిను. 18 వ తేది రాతి (శిటిషు. విమానముళు 
జర్మనీలో లోహా ఉరిశమలకు (కఖాన్రమను “కను నదీ పాంత 
ముసి చాడులజరిసి సాంకుఫక్డు ననరమునై ఆ నేకవందల 
పె పెష్టా. (్రోలుడు. బాంబులు వే సేసు పెర్భర్దు 
"సెయింటు నాజైరు మొదలగు పైఫంచితీకప్ర శేశ్చ పట్టణములు 
గూడ విమాన బంతులకు గురియర్య్యూను, ఈ చాడ ళన 
జక్క విమానము మాతం తిరి రాలేను 1తీ ల 
శాల. విషాన్రములు గం చితీరసు | డౌ సు "కస్ట = జపై అచ్చటి 
నాకా శయముస్కు సె శానిర్తాణనో అత సెస్ట్‌ నెద్ద: 
లుడు బాంబులతో ముంచి యె స్తు. 


షీ 
తము జలాంత ర్థాములకు యయ స్‌ సాకలకు కర్మ దము సుజ 
యూగంచుకొనుచున్నారు, ఇనా బాంబులు... సాకా| శయ 
మున మరను మృుతులలోనున్న పోర వోర్టు, కసా ఆను జర్మ 


కలక నాక నక్ష ముకలిం చెను, మరికొన్తి 
ను యుద్ద సాకలకు కం నన్మ్యము ల్లించెచు మరికొన్ని 


విమాగములు ౌన్సునందయు డ ఆ త్తరభాగము'వెకీ జసి అచటి 
ర్య ను విమాన శయముల వె చాంబులు వేసి థ్యంసమొన శ్చెను, 
7 జ లేదీన బెటిషు విమానములు జర్మనీ పశ్శిమ భాగము 
ఇ దొవుజిన్‌ గార్చు, బెతూన్‌ మొదలగు భ పట్న ముల్నవై నందొల 
విద్యుస్న రాణ శిలల. శిథిల 


A జాట్ల 


కౌలది చాంబుల వించి 
వ 

11 వ లేవి కొన్ని జర్మను విమానములు గ్రీటను 
నందలి స సము దతీరవు వ టృ ములలో! ఆక్క_డక్క_డ బాంబులు 


వేసెను. కొంత ఆస్తికి గళము కొచ్చాను, _ కొందరకు చెబ్బు 
లుగ అను. 12 వ శేది పదయయాడ బెటికు ఆగ్నేయ 


(పాౌంశములో జక పట్నంమీన మక శతు విమానము ఛాం 
బులు వేసిందిగాఫి నష్టం యొక్కువ గలుగలేదు, “రాతి 
తజ గు ఈశొన్యుపు పట్నములపై శతు నిమానాలు బాంబులు 
వేసెను. ఆషిక క్‌ నస్టంకల్లి నది, శనివారంనాడు 
శతు విమాన దాడులు అత్యల్ప 5, తూర్పు థోస్తా పటు ముం 
అలీ ఆతి | సర్ధల్బమగు నష్ట్రముగలైనది గాసి (పొణనక్ట్ర క 
తము గలుగశేదు. 15 వ తేది రాతి | విటనులో ఈశాన్వ 
తీరఠమునందు ఒక సట్నంమీదనూ్యూ కం ఒక జర్మను. విమానం 


కొన్ని చాంబులు'వేసింది,  వాఫినలన ఆప్టిక్‌ ఒకమాదిరి నష్టం 


కలిగెంది, _(పజలకుసాడ "చెబ్బలు త౫లినవి, is. న 
తేడీ రాతి శతు వినూన్లముకిం ప ఇంగ్ల ౦కు భూర్చు 
భాగము పైకీ వచ్చను కొన్ని చోట్ల చాంబులు పతెనుగాసే 
కళ్టయు కల్లింప లేదు. ఒక శ ఈ వినూన్రము పడగొస్టి 
బడను, 





ద్‌ ఆ 
యాద్ధ్‌ సంచిక 


( సెప్ట కుంబరు 





ఇటలీ ఆఫ్రికా మధ్యధరా. 

10 వ లేది రాతి (బిటిషు విమానములు ఇంగ్ల ండునుండి 
800 మైళ్ల దూరముననున్న ఇటలీ పెకి జని జెశోన్యా టూరికొ 
| పట్టణముల్నుపె వందలకొలది చాంబుల వర్షించెను, భిటను 
నుండి విచమానభులు ఇటలీవెకి మరల దాడి సౌాగొంచుటకుు, 
8 నెలలు కరువాత్క ఇదియే ,వధథమము,. సిసిలీ (ఇటాలి 
యనులది) డీ సము నందలి చో మొదలగు ీవ్ర పట్టణ 

ముల'పెనాడ ర్ల వనుగు విమానచాడులు' జరుకబ జేను. 
ఈవారం లిబియా (ఉత్తర ' ఆ శికా) (పౌంళముల 
శ తులు తమచదాశులను హెాచ్చించికి, వానిలో ఇదివరకు 
కంతు విస్తారమగు ఛనైనికబలాన్చి గూడ ఉబగూగా?ంచుచుండిరి, 
11 వ శేదిన ట్యూబూకు ((బిటిష్ర) దుర్షంవై 'వెద్దవిమాన 


దాడిని జరిపిరిగాన్సి బాంబులు ఎక్కువ నష్టంక లుగ చేయలేక 


పోయినవి. 12వ తేదిన 14వ తేది ర్మాతి శతు 
విమానము లు, విడువకుండ తెల్లవారు వరకును టొ బూకు 
దుర్చమువై సరంతరాయ ముగ ఛాంబులు వేయుచు నేయ:జెను. 

8 వ కేదిన టర్నా బూకునందలి ఒక |బిటిషు పటాలము 
శ తుల గస్తీదళ్లాముదై బడీ నిరూ లించెను, దీనికి _డ్రతీకా 
రంగా జర ర్మనుభళ టాంకులతోను థీరంగులతోను యుదిర్చెను, 
తి జర్మను టాంకులను బిటిషు _సెన్యములు పట్టుకొనెను. 
లిబియా ఈజిప్టు 'సరిహద్ధ్దులయందు వతు సైనికదోళా పటాల 
ములు లెండు బిటిష, 'సరిజాద్దులచాటి “సె మ్ల లోనికి 
చొచ్చుకొనివచ్చెను. వినూధదోళ సహయంతో గె బిటిషు 
సెన్యములు వాని "నైదిర్ని 'వెనుకకుకొట్టి, ఒక టాంకును 
కొంతమంది క్షైదీలను వట్టుకొ నెను, 

మద్యాధ-రా 'సము[దమందలి దెపెఫ్‌ దీవి రవుణార్థము 
(బిటిమ్మ పభుత్వము కొ _త్త్హనేన్యములను పంపెను. శ్నతుదాడుల 
తిరుగకొట్టుట కిచట 'సకల 'సన్నాహాములును గావింపబ డేను, 

11 వ లేది ర్యాతి జర్మను విమానములు “సూయజు 
కాలువ పైకి వచ్చి 3 బాంబులు "సి ంచెను కొని నొకలకు 
గాని సైనిక - ఆయుధ శిబిరములకుగాని నష్ట్రంకలుగ లేదు, 
(భిటిషువిమా న నులు శ్తుల (కుతిఘటించి సోలాజెను. లక 
శ తువిమానం పడగొట్టబడెను, 14 వ శేదిన “సూయజు 
_్రాంకము న న్న తువిసూనములు మరల 'చాడిసశ్చెను. కాని 
నస్యం ఏమీ కలుగలేదు. ఈజిప్టు లా వారన 
-కయిొకోలోన్సు ఇతర (పొంఠతములలోనుగూడ శతువిమాన 
దాడుల సాచ్చరికలు గావింపబడెను, 


ఆలిసీసియోలో ఇంకను ఇటాలియనుల 'స్వాధీనమున 


నున్న గోండార్‌ (పాంశమునా బిటిషు 'నెన్యములు తలు 
(కుదేశములలో శతుసెనిక పంక్తులను భేదంచిరని 17 వ 
తేదిన పకటింపబడెను, 

16, 16 వ శేది -రాతులయందు (బీటిషు విమాన 
ములు లిబింయాలోని బెంభూజీ లేవువై లీ వమగు దాడులసల్సి, 
శేవ్రును' 'బాలవరకు ధ్వంసమొనర్నెను, కొలదిరోజులలో నే 
లిబియా'వై (బిటిమ నైన్యములు దాడి 'సాగించునని జర్భనులు 
శలంచుచున్నారు, న. 

16 వ తేది రాతి శయిరో వై జర్మను విమాననులు వేసిన 
ఛాంబులవలన తీ0 మంది | ఇజలు హాతు-లెరి, 
చర్యలను ఆశ్రీపించుచ్కు ఈజిఫ్ట్టీ (ప్రభుత క అశ్ష-రాజ్యముల 
(పభుత్వములను బాచ్చరించిరి. , 

టరీఠా---ఈ-రాక్‌ ---ఈ-రా౯ా. 

నాకా సిర్హాణశాలలను, నాకా శయములను మరమ్మతుల 
జేసి సరియ గుస్లితియందుంచు విషయములలో సలశోయొ'సగు 
టకుగాను ఇద్దరు |బిటిషు నా కాదళాధిారులు టర్కీ ఫి చేరిరి, 

11 వ లేదిన టర్కీ, తూర్పు (పాంతములలో 'పెద్దభూకం 
పము సంభవించెను. 500 మేగా జాతులైనట్లు (పకటింప 
బడెను, 


" నొంపాక్‌ ) అను డచ్చి నౌకను ముంచివే"ె సెను. 
ఈ దౌర్జన్య - 


టర్కీ యందలి జర్మనురాయచారియగ చాకావేజను 
పొట్లరును దర్శించుటకు జనైను. టర్కీ_యెడల కొన 
వలపిన చర్యలగుకించి ఈ "సంభాషణలో సిర్ణయించుకొందు 
రసి వదంతులుగ నున్న వి, 

బశ్లేరింయాలో ఆకి సనురాజ్యబులు నెన్గములను శేందీ 
కరించీనను ఆప్‌ Mba చాడివెడలుటకు గాదని టర్కీ... 
అధికారులు ెలువు చుండిరి. 

ఈరాక్‌ (పభుత్వ _ మంతివర్షమున విభేదములచే 
అర్థికమంతియగు ఇబహీం కములుగారు రి వ తేదిన -రాజీ 

నానూ నొ'స౫ను, 

ఈరాకొ నందున్న జర్మను ఇటాలియను (పజలను శేమకు 
అప్ప జెప్పవలెనసియ జర్మను ఇటాలియను రాయబార 
"కా ర్యాలయములను మూసి వేయన లెననియు (బిటిష- రవ్యును 
అధికారులు ఈ-రాకా . శ్రభత్వమును గోరిరి, వారందుకు 
అంగీకరించి, . 

జర్మనులను అటుల ట్టి అప్పగించరాదనియ, ఆక్సిను 
Pres కార్యాలయములను మూసీ "వేయ -రాదనియు, 
వాసిన ఒక, పత్రికను (పభుత్వమువారు అణచివేసిం. 
ఈ-రాక రాజు (పౌన్కు ఆకసి బంధాఖ్రలును (కేశేకించగా 
ఆ ష్యతిక టుల్ల (వాసియండున'ని తఅంచుచున్నారు, 

శాజ్యాంగమున 'సంస్క-రణల గావించి పరిపొోలనాధీకార 
మును (భజా (పతినిధుల పరమొర్చవలెనని (కొత్త మంతి 
వర్షమువారు "రాజును దర్శించి విన్న వించిరి,, 

లకన్‌ తేదిన ఈ-రాక్‌్లలో మరి 950 జర్మనులు | భిటిష- 
రవ్యును అధికారులకు అబ్బ షంపబడీర. 

10 వ శేదిన తామ పార్ల మెంటు సమా వేశమె 
డక మం|త్రివర్ణము (బ్రిటిషు = ర్యా అధికారులతో 
గావించుకొఫిన ఓడంబడిక వరతులను ఆమోదింవెను, మంతి 
వర్టమునందు విశ్వాసమును (శకటిం చెను. 

“18వ తేదిన మొదటి జట్టుగా 80 మంది జర్మనులను 
వట్టి ర్యా, బిటిము అధికారులకు అప్బ!ించిరి pes 
నోజీ క్నుటచారులు చాలమంది కలరు, 

ఈ-శాకొ రాజగు రిజాఖాకా పహ్లవిగారు 16 వ శేదిన 
రాజ్య పరిత్యాగము చేసి రాజథానియగు కెహరకా పట్టణ 
మును వదల్కి ఇస్పజోక్‌ నగరమునకు వెళ్ళిపోయెను. ఆతని 
కుమారుని శాజుగ నొనర్చిరి 17 వ శేదిన (టిమ సెన్యము 
లును రష్యుగ ధైన్యములును తెహారకా నగరమును గే 
శించి ఆ కమిం'చెను, 

సిరంయాయందు స్వతంత్ర (శ్రభుశ్వమును నైలుకొల్పు 
కొనుటకు, స్వళంక ( ఇంచి అధికారులు సిరియా _్రజలకు 
అధికారము "నెసగుచు (పకటనను గావించిరి 18 వ తేదీన 
ఉయికటాజుద్దీన్‌ హసనీగారు సిరియను మం తినర్హము 
నేర్చరుచుచున్నారు. 

ఆమెరికా-_అట్లాం టిక్‌. 

పనామాకు 1,000 మైళ్ల పడమటగాా పసిఫిక్‌ మహో 
'సమ్ము ధమున ఒక జర్మను జలాంతన్లామి వీవారించుచ్చు 4 కొట 
మరికొన్ని 
ఇతర నొకలగూడ ముంచివేసెదనని బెదరించెను. కొటనొ 
పాకా నాక్క అమెరికా 'సంయుక్రరాప్ల ములకు రబ్బరు 
ముదలగువాషిి తీసుకోని పోవుచుండెను, నా"ర్వే (ప్రాంశ 
మున 11 వ శేదిన మంటోనా అన్ను మరియొక అమెరికను 


-'సరక్తుల నాక ముంచివేయబశేను, 


12 వ శేది ఉదయము రూట్వెల్టు అధ్యమీడు, రేడియో 
ద్యారా పసంగంచుచు, ఇకమీద జర్షను గాకలుగాసి ఇటలీ 
నొకలుగాగి అమెరికా రక్షణ ప్రాంతములను పవేశింపారా 
దసియ్క అటుల (శవేశించినచో చూచిశంతనే చానినె ఫీరం 
గలవేల్చి ముంచఛివేయబడుననియు (శకటించెను, 


కలా శ. 


యాద “సం ఫ్‌ 
ద్ధ్‌ సంచిక 7 


అ దా న లల లా నాలా చా మలం అద లాలా పాలలా దాదా. 


1ర్‌ వ లేదిన రూ జ్వెల్డు అరువు కవులు చట్టము శ్రీం 
ఇంతవరకు గావించబడిన 'సవాయములను వివిరచుచు అమెరి 
కా శాననసభల కొక 'సందేశమంపెను,. దాని (చకొరము, 
.అత్‌-రాజ్యముల "నెదిర్చి పో-రాడుచున్న "దేశములకు అగష్టు 
81 వ తేదికి 
దుగుండు “సామాను wuss, ఇంకను 
85,946,705 డాల్య్ల మందుగుండు సొమ్మని యెగు 
మతికి సిదముగనున్నది= యుద్ధనోకలకు మరమ్మతులకు 
78,169,877 డాలర్లు వెచ్చింపబడెను, 1 62,000,000 
సరకు ఇంకను తయారగుదున్నది. ఈ 'సరకులు మొత్త 
ము 12 దేశములకు సవోయముగ పంపబడెను,. కొసి 
వాసిలో అత్యధిక భాగము బిటనుకు ఉంపబ డిను, 

రూజ్వెల్టు ఉత్తరువు (పకారము, ఆమెరికా లీరమునుండి 
బిస్లాండున వరకునుగల సము ద భాగమున ఈ నెల 16 వ 
శేదినుండి జర్మను-ఇటాలియను నౌకలు |పవేశించినచో ముం 
చివేయబడునసియు, వాని చాడులనుండి అన్ని దేశముల 
నాకలకును రతుణ మొసగుననియు ఆమెరికా సొాకాశాఖ 
శార్యదర్శియ కర్తలు నాక్సుగారు 1ల్‌ వ తేదిన (పక 
టిలచెను, 


శే 


అయొురికా తొటస్త శాసనమును రద్దుచేసి 'సంయు క్త 
శాష్ట్ర నోకలకు ఆత్తరతణకు ఫిరంగుల నమర్చవలసినదని 
రూ జ్వెల్టు 'అభథ్యమ్షుడు త్వరలోనే శాసన సభలను గోరునభి 
అమిరికాలో అసుళొనుచున్నారు. 

యుద్ధ సామ? అమెరికొనుండి 'సురశ్షితముగ ీటనుకు 
వేరుటకుగాను సంయుక్త శాక్ట్ర (శ్రభుత్వము తమ యుద్ద 
నాకల శతైనాలీయొస్నయ్సు అన్ని యితర చిధములుగను 
(పయత్ని ంచుటకు నిశ్చయించుకోనెనని 17 వ తేదిన కర్షలు 
నాక్సుగారు | పకటించికి, 

అమెరికను “సెగికులన్కు ఆమెరికా 'సరివాద్దులదాటి ఇతర 
చేశములకు పంపారాధను సిషేథమును తొలగించి పొట్లరు 
నోడించుటుకు యే పాంతమున కైన పంపుటకు సిద్ధపడవ లెనసి 
అమెరికాలోసి వృద్ధ 'నైనికుల సంఘము తీత్తానిం చెను, 


ర మ్య. 


10 వ తేదీన రష్యను సైన్యములు స్తాలెకన్ము నకు 


ఉ త్రరముగ 120 మైళ్ల దూరమునగల వెలికిలూకి అను 
పట్టణము వైపునకు (బ్రహ్మో ండమగు దాడీగి (పారంభ్ళింఖెను, 
అరోజున ఈరంగమున 12 వేల జర్మను _నైనికులు అధికా 
రులు బాతులైరి. మార్షలు టిమొె by (రవ్యన్సు నైశ్య 
ములు "స్వాశెకాన్కు_వైకీసి, దానికీ దతీణముగను గాడ పెద్ద 
దాడుల సాగించి శ తుల వెనుకగొట్టుచుండెను. రమ్యనురు 
15 న లేదీన “స్థాశకాన్కు_నకు 80 మైళ్నుదారముననున్న 
రముర్క్‌వో నగరమును తిరిగి పట్టుకోసిరి, ఫ్థాలకాన్కును 
ముట్టడించుటకు సిద్ధముగ నున్నవీ, 

ఈ కన. నెరుతివైపుగా గోమెలు పట్టణమునుండి 
జర్మను నైన్యములు మరికొంత ము౦దుకు జసినవిం 

దక్షిణమున యు కేసియాలో కమెబగ్‌ పట్టణమువద్ద 
జర్మనులు సీపరునదినిదాటి తూర్చుతీరమునకు వచ్చి ఆ పట్ట 
ణము wg ఆంతకుపూర్వ'మే రమ్యను లాపట్టణ 
మును ఖాళీ చేసిరి 

ఒజెస్సా a పట్టణమున రమ్యను సైన్యములు శత్రు 
దాడుల గింకను వెనుకగొట్టుచు భయంకరముగ పోరాడు 
చున్నవి, | 

ఉత్తరమున్య ఆర్కి_టికు సమ్ముద్శొపాంతమున రష్యనులకు 
గల మర్మ్మనిస్కురేవును అ్మకమించుటకు జర్హనులు నార్వే 
నుండి దాడీ సాగించుచున్నారు, 


190,447,670 ఉాలర్ల విలువగల దుం | 


నీవరునది దక్షిణభాగమున నాల్టుచోట్ల రమ్యను నైనశ్టీ 
ములు తిరిగి నదిసిదాటి నాజ్లెదుచోట్ల పగమటితీరమును 
ఆ కమిం'చెను. (క. 

చార్దిక] పాంకమున రమ్యనుల | కఛానశేశు దుర్షమగు 
శెగికొగాడున్కు యొటులైనను 'సకే శొలడి రోజులలోనే 
వట్టుకొనవణెనని పాట్లరు జర్మను _వైన్యములకు శ్ర త్తరువ్ర 
చేవీను. సిక గాడు నగర పరిసరములలో ఉభయపశ్ల 
ముల సేన్యములకును, భయంకరనుగు మవో'సం గామము వార 
ము రోజులుగా సాగుచ్చన్న ది. 


బచ్లేరియో - (ప్రఖుత్యము తమదేశమున అకుాజ్యముల 
సైన్యములకు నేనికసన్నా హములకు సౌకర్యము జసగుచు 
అచటినుండి రష్యాపై జర్మ జర్శ నులు దాడి సాగంచుటకు తోడ్చ్సడు 
చున్న దనియు ఇది తొప్రస్థ ఫ్రనునకు నిరా కమణభావమునకు 
విరుద్ధమనియు, ఇట్టి చర్యల వెంటనే మూనసియెడల తగ (తీ 
కారో "మొనర్చవలసేయుండున్రసియు రష్యా వభుక్వమృ్కు బలే 
రియా శభుత్వమునకు ఆశ్షైిపణపష్మతమును పంపెను.” బ్జీ 
రియా(పభుత్వ మీ యారోపణలు అబద్దమని సిరాకరించుచ్చు 
యుద్ధ సన్నాహముగ---_సెన్యమును 'సమీకరిం దియుంచుటకు 
ఉత్తరువ్రలు గావించెను. ఇటలీ ంమద్ధ సాకలను నల్ల సము 
(ద్రోములోసికి తెచ్చుళొనుటకు-ణను హీట్లరు కొన్ని ఇటాలి 
యను శాకలను బజ్హరియా ప్రనక్వపుచేరునకు మార్చించెనని 
చెలుపబజేెను. 

బల్లేరింయా సూడ, రష్యావె యుద్ధమున కేరవలెనసి పొట్టరు 
చెలియచజే సెనని ఇటాలియను అధి కారులు 'ఢ్రకటించిం, 

రష్యాకు, కావలసిన విమానములు అవుజే పంపబడుచున్న 
వనియ్స (బిటిషు విమానదళ్ళమున వైనూసికులతో సవా 100 
విమానములవుదే చేరెనసియ (కకటింభబడెను. (బిటన్తుకని 
ఉద్దేశించబడిన ఆయుధ సామ్మగలో కోంత భాగము రష్యాకు 
మౌర్చబడుచు న్న ది, 

పాట్లరు న (శభుత్యాథ్యత్షుని వీలపీంచి, రష్యా రంగ 
మున కను వైగ్యములను పంపవలసినదసి కోశెను రుచే 
నియోానుతాడ అటులనే ఆడిగెను. ఇటలీనుండి వచ్చిన 
కొ త్ర నెన్యములు రహ్యాయుద్ధమున పాల్ళూనుచున్న వి, 

రష్యాతో (శస్తుతము వివిధముగు సంధి మాటలు జరుగుట 
"లేదనియు (చస్తుతము ఫిన్ఫండు సాగీంచుచున్న్న నర రాసుకు 
తన 'స్వంతమేగాని జర రనీతో సంబంధము లేదనియు, ఫీన్ల ండు 
(శభత్వ మంతి టానరుగారు న్‌ కటించిరి, 


విపీ. 


కొన్ని చారములు [కీందట ఒక (ఫెంచి యువరునిజే రిఖొ 


'ల్వరుగుండ్లకు గురిచేయబడిన, మాజీ (ఆంచి (ప్రథాగియ 


జర్మను ఆధిమానియ ఆగు పీరీ లావలుగారు వర్చెయిలు, 
చైద్యశాలయందు తిరిగ ఆరోగ్యమును కోలుకొ'నెను. మెల్లన 
గడువగల్చుచుండిను. ఇతడు 9 వ లేదిన పారాను నగర 
మునకు తిరిగి వె శ్లైను, 

11 వ లేదిన బిటిషు విమానములు, ఫించి దతణతీరఫు 
(మధ్యథ-ర్యా "రేవు పట్టణములవైన గూడ ఇబాంబులువేసినటు 
(్రెంచి షతికలు (పకటీంశెను, 

విషీ మంత్రివర్టము 18 వ "లేదిన సమావేశమై (శ్రజలలో 
(శభుత్వము వై వ్యాపించుచున్న (పొతిహల్యమును అణగ 
గొట్టుటకుగాను డొక్క శాసనముల కొన్నిటిని గావించిరి, 
ఇాల పట్టణములలో వందలకాలది యువకులు, కమ్యూ సిస్టులు 


అనువేర అరెన్టు చేయబడు చున్నారు, 


జర్మను ఆకమణ (శ్రీందనున్న రచి (ప్రాంతములలో 
ఆయుధములు ధరించినవారికి మరణదండన విధింపబడునని 
ప్రక్షటింపబడెను, అప్పటికిసి పారిస్‌ నగరములో జర్మను 
సెనికులవై దౌర్జన్యములు సాగుచు నేయున్నవి, 


8 యుద్ధ సంచిక 





థూర(స్రాచ్యము. 
నన విను 'జరిసితుల తొలగించుటకు వాషిం 
క్లనులో 'సంయు _క్షరాష్ట్ర ఆధికారులకు జపాను రాయచా 
. రికి రాయచారము లింకను జరుగుచున్న వని 12 వ లేదిన 
జపొనులో (చకటించబ డెను. 


ఆమెుంళాకు---జపానురు స్నేహము కుదురుట అసంభవ 


' మనియు త్యరలోచే ఉభయ దేశములకును 'సం|గామము తప్ప ' 


దొసియ్య్క అందుకు సిద్దముగ నుండవలెననియ జపాను రాజ 
క్రీయపక్షునాయకుడగు సీగోనకొనోగారు జపాను (ప్రజలను 
12 వ తేదిన "హెబ్బరీంవెను. _ 

వాషింగ భలో 'సం్మపదింపుల ఫలికముగ, జపానుకు-..ఆ 
మెరికాకు యేదో యొకవిథభమగు 'సమాథానము కుదిలెనసి 
15 వ తేదిన వదంతులు వ్యాపించియున్న వి, ఆ యొడం 
బడిక |పకటింపబడు వేళకు కొన్ని చిక్కు ' లేర్చజెననియు 
అందుచే (పకటన నిలచిపోయెన నియ "కాని ఇంతమ్మూశమున 
రాయచారములు భగ్చము గావనియ వివీ వార్తాసంఘము 
(కటించెను, 

మార పాచ్యమున తొందర లేదని (మత్త తతో నుండరాదని 
అస్ట్రేలియా శఖాని (పకటించెను. 'వస్తుకము జపాను 
అన్ని వైపులను శ్యతువర్దముచే చుట్టుముట్టబ జేనవియు/ అం 


దుచే యుద్దమునకు దిగజాలదనియు (బిటిమ మంత్రి. డఫ్‌- 


కూభరుగారు నుడివిరి, 


చైనాలో వహోంకో| పొంకే మున జరిగిన "పెద్ద 'సంగామబున 
జపాను సైన్యములు "నె 4 రు కమ్యూసిస్టు నైసికదళములను 
శిధిలమొనర్చి యోడించెనని 11 వ శతేదిన' జపాను అధికా 
రులు (పకటెంచిక, వునాకశాప్ట్ర )మున్క ఈ _త్రరరంగములలో 
తము నిన్యములు జపాను నైన్యముప నిర్మూలించి టయూాక ఫో 
ఆను పట్టణమును ఆకమించుకొనైనని నైనా నెసికాధికా 
రులు 18వ తేదిన (శకటించిరి. వీపెంగునకు పడమటి వైపున, 
చై 1రిరు (చెనా కదూ ్యాన్టు) దళ్ళమువై జపాను 'నెన్య 
ములు సాగించుచున్న దాడీలో 1తీ వ శేదిన జపానీయులు 
మొదటిసారి చెనా నేన్యముల వెనుక భాగమున, గాలిగొడు 
గుల సహాయంతో విమానాలమీద్క 'సెసికుల దింవుటకు 
(పయిత్నించిరసియు. కాని అటుల దిశినవారందరు సిరూ 
లింపబడిరసియు చైనా ఆధికారులు (పకటించిరి, 


నాశానష్టములుం 
10 వ లేది బుధవారమునాడు నార్వేతీరమున (శయాణ 
'మునర్చుచున్న జర్మను శాకల జట్టును బ్రిటిషు విమానము 
శెదిర్ని, వానిలో ఒక పెద్ద 'సభ్హ్లయి ఢౌక్షను ముంచి వేనైను, 


( నెష్టంబరు 1941 





12 వ తేదిన మధ్యథ-రా'సముదములో ఒక డచ్చి జలాం 
తన్తామి ఇటాలియను. నౌకల నెదిర్చి 6,000 టన్నుల సళయి 
సాక ఫొకచానిసి ముంచివే సెను, 


18 వ లేదిన నార్వే 'సమీపమున 'సమ్ముదను [పయాణ 
మొనర్చుచున్న శతు సప్త్రయి నాక నొకచాసిని (6, 000 
టన్నులు) (భబిటిమ విమానములు ముంచి వేసెను. ఆరోజున 
మధ్యధా'సము దమున బిటిష విమానములు నాలు జర్హ్మను 
సనాకలను ముంచి వే నెను. 


11 వ కేదిన అట్లాంటికు 'సమ్ముదమున పంయా!ణ నరు, 
చున్న (బిటిషు నాకలజట్టును జర్మను జలాంక న్లాములును 
జర్మను విమానములును-యెొదిర్చి 8 నౌకల ముంచివేసెను. 
మిగతా నౌకలు 'సురశ్షితముగ గమ్యస్థా నము చీరను. 


15 వ కేదిన (శిజియనుదీశ్చల సమీపమున శ తునాకి'లు 
(పయాణమొన ర్పు చుండగా (ఛిటిమ విమానము "లెదిర్సి 
"రెండు పెద్ద శాకలను ముంచివే సెను, 


ఆక్రమిత (పొాంతములు. 


ర్యా యుద్ధరంగములలో చాల నెన్యమును తోల్య్పోవటిం 
వల్లనూ, ఆజోర పదార్థములు దొరకక పోవడంవల్ల నూ, రుమే 
సియా పజలలో తీ మైన అ'సంతృష్షి వీ వ్యాపించింది, రా 
చె యుధ్ధం మానవ లెనని (పజలు. అందోళన చేస్తున్నారు, 
జర నులవై డౌార్జన్యము లధికమగుచున్న వి, అసి రుమేసియా 
నుండి పారిపోయివచ్చుచున్న (శజలు తెలుపుచున్నారు. 

నారేలో, కళ్తాగారములలో శార్శికులభో అలజడి వ్యా 
వీంప జేయు చుండిరను కారణముచే "ర్మ ను అధికారులు 
కార్మిక నాయకులకు కర ది 'పొంశరవాస శితీల 
విధించిరి. 11 వ తేదిన నార్వేదేశమందంతటను ఆార్షికు 
అందుకు 'సమ్యైకట్టిరి నాకే రాజథానియగు ఆసరా నగర 
మున వారము “రోజులు 'సెనికశాసన్రమును అమలుజంివీరి. 
'సర్వియా, గమ) (కోషియా (యుగో స్తావింయా లలో 
(శజల తిరుగుచాటులు 'హెచ్చుచున్న వి. వాని నణచుటకు 
నెసిక సవోయము నంపవలసిన దని శోషియా అధి కారులు 
మఘులోసికి విజ్ఞ ప్తీనంపిరి,' 


తటస్టదేశ ములు. 


స్విట్టర్లందునందలి పట్నములవై బ్రిటిషు "నైమాథికులు 
పొరఠచాటున బాంబులు వేసినందుకు నష్ట పరిజోరము గ (బిటిము 
(ప్రభక్య ము 1,110,000 పొంకులను స్విట్లర్ణండు పభుత్వ 
మునకు చెల్లించెను, 





సలవో ; ఇకముందు చూచుకొనుటకు యీ మద-రాను యుద్ద సంచికను మీరు భృదభరచుకొనుడు. 
sms 'సమాఇారముల డ్రెకెక్టరుగారు తము వందోనములతో దీనిని మీకు పంవుచున్నారు. ] 





MADRAS : PRINTED BY THE SUPERINTENDENT, GOVERNMENT PRESS, 


చ 


